Registered No. HSE -49/2016 


was loose 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, WEDNESDAY ,MARCH 27 , 2019 


G .888 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X -- 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 

( FOR .I) 


GUNTUR CIRCLE - SPS NELLORE DIVISION & DIST., VENKATAGIRIRANGE - JAYAMPU 

EXTENSION FOREST BLOCK - BHAIRAVARAM ( V ) BALAYAPALLI (M ) - 
COMPENSATORY AFFORESTATION LAND TO AN EXTENT OF Ac . 123 .77 
OR 50 .09 Ha. - NOTIFICATION UNDER SECTION 4 OF THE ANDHRA PRADESH FOR 
EST ACT, 1967 AS “ JAYAMPU EXTENSION FOREST BLOCK . 


[G . O .Ms.No. 31, Environment, Forests, Science & Technology ( For.I), 

26th February , 2014 .] 


NOTIFICATION 


In exercise of the powers , conferred by Section 4 of the Andhra Pradesh 
Forest Act, 1967 ( Act- 1 of 1967 ), the Governor of Andhra Pradesh , hereby declare 
that, it is proposed to constitute the land with in the boundaries specified in the Schedule 
below , as Reserved Forest under the said Act, and appoints the Forest Settlement Officer , 
SPSR Nellore in regard to the said land to be the Forest Settlement Officer, to consider 
the objections , if any, and to enquire into and determine the existence , nature and extent 
of any rights claimed by an alleged to exist in favour of any person in or over any land 
comprised within such limits, or to any Forest produce of such land and to deal with the 
same as provided in Chapter- Il of the said Act , held by the said Forest Settlement 
Officer . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


SCHEDULE 


Name of the District 


SPSR Nellore 


SPSR Nellore 


Name of the Division 
Name of the Revenue Mandal 


Balayapalli 


Name of the Range 


Venkatagiri 


Bhiravaram 


Jayampu Extn . 


Name of the Village 
Name of the Forest Block proposed to 
be Reserved 
Area of the Forest Block proposed to 
be Reserved 


123 .77 Acres or 50 . 09 Ha. 


DETAILS OF AREAS INCLUDED IN THE PROPOSED RESERVED FOREST BLOCK 


Village 


Survey No . 


Present 
Classification 


Total Area in 

Acrs . 


| Area included 

in Forest 
Block (Acrs ) 

123.77 


Bhiravaram 


Forest 
Poramboke 


BOUNDARIES 


NORTH : Starting from station No. 1 which is located on common bondary of Mallemala 

and Bhiravaram villages at LAT 13 .94039 and LON 79.75316 the line runs upto 
Station No . 5 as per the magnetic bearings and distances as detailed below : 


Remarks 


Station No . Magnetic Bearings 
From To Degrees Minutes 
1 2 

950 
13 

96 

0 
4 L 13 

0 
4 T53550 


Distance 
in Links 

225 
130 
160 
195 


Along the notified 
boundary of Jayampu RF 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


EAST : Then the boundary runs along the common boundary of Bhiravaram and 

Athivaram villages upto station No . 8 as per the magnetic bearings and distances 
as detailed below : 


Distance 
in Links 


Remarks 


Station No . 
From To 

6 
7 


Magnetic Bearings 
Degrees Minutes 

140 


220 


134 


135 


Along the common 
boundary of Bhiravaram 
and Athivaram villages . 
Station No . 8 is on 
bijunction point. 


8 


163 


150 


SOUTH : Then the boundary runs in a straight line West wards to North - East corner of 

Sy .No . 3 (Tank ) of Bhiravaram village and runs upto station NO . 10 as per the 
magnetic bearings and distances as detailed below : 


Remarks 


Station No . 
From To 
8 

9 


Magnetic Bearings 
Degrees Minutes 

264 [ 0 


Distance 
in Links 
520 


9 


10 


276 


Along Sy .No . 1 P 
Along Northern boundary 

of Sy .No . 3 ( Tank ) 


0 


160 


WEST: Then the boundary follows the common boundary of Mallemala and Bhiravaram 

villages in Northern direction upto starting point i.e. station No . 1 as per the 
magnetic bearings and distances as detailed below : 


Station No . 
From To 


Magnetic Bearings 
Degrees Minutes 


Distance 
in Links 


Remarks 


10 1510 


150 


Along Common boundary 

of Mallemala and 
Bhiravaram villages . 


REMARKS 


There are no enclosures and public right of ways admitted within the block . 


1 


M . SAMUEL , 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


ప్రకటన 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీశాఖవారి అటవీచట్టము 1967 సెక్షను, 4 ప్రకారము 
( చట్టం 1967), ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారి అధికారములకు లోబడి సెక్షను 4 ప్రకారము రిజర్వు 
ఫారెస్టుగా పరిగణించబడుటకుగాను అధ్యాయము- 2 లో పొందుపరచిన సూచనల మేరకు ఈ 
అటవీభూమి యొక్క విస్తీర్ణము , అటవీస్వభావము మరియు ఈ అటవీభూమి సరిహద్దు చుట్టూ 
గల గ్రామప్రజల వద్ద నుండి భూఆక్రమణలకు సంబంధించి ఏమైనా ఆక్షేపణలు ఉన్నయెడల వాటిని 
పరిశీలించుటకు, అట్టి పరిధిలోపల ఉన్న ఏవైనా హక్కుల యొక్క ఆస్తిత్వాన్ని , స్వభావాన్ని విస్తృతిని . 
గురించి విచారించి మరియు పరిష్కరించుటకుగాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా ఫారెస్టు 


సెటిల్మెంట్ ఆఫీసరు గారిని నియమించడమైనది , 


షెడ్యూలు 


| 1 ) |జిల్లా పేరు 


: | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 


2) | అటవీడివిజను పేరు 


| - | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 


3 ) | రెవిన్యూ మండలము పేరు 


బాలాయపల్లి 


4 ) | రేంజి పేరు 


: | వెంకటగిరి 


5 ) | గ్రామం పేరు 


| భైరవరం 


6) | రిజర్వు చేయబడు అటవీ బ్లాకు పేరు 


: జయంపుఎక్స్టెన్షన్ 


7 ) | రిజర్వు చేయబడు అటవీబ్లాకు విస్తీర్ణం 


: | 123. 77 ఎ ( లేదా ) 50. 09 హె . 


. 


. 


. 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 
బ్లాకు నందు పొందుపరచబడిన ప్రదేశముల వివరములు 


PRIL 


విస్తీర్ణం 


బ్లాకు నందు 
గ్రామము 

ప్రస్తుత రెవిన్యూ | మొత్తం విస్తీర్ణం | పొందుపరచబడిన 
పేరు నెం . వర్గీకరణ ( ఎకరాలలో ) 

( ఎకరాలలో ) 
భైరవరం | 1 ( భాగం ) | అడవి పోరంబోకు 

123 . 77 


. 


సరిహద్దులు 


ఉత్తరం : స్టేషన్ నెం . 1 మల్లెమాల మరియు భైరవరం గ్రామాల ఉమ్మడి సరిహద్దు పై ల్యాటిట్యూడ్ 

13. 94039 మరియు లాంగిట్యూడ్ 79. 75316 నందు ప్రారంభమై స్టేషన్ నెం . 5 వరకు 
ఈ క్రింది బేరింగులు మరియు దూరములననుసరించి పోవును . 
స్టేషన్ నెం . | మేగ్నటిక్ బేరింగులు | దూరము 

రిమార్కులు 
నుండి | వరకు | డిగ్రీలు | నిమిషాలు | లింకులలో 
2 95 0 

జయంపు రిజర్వు యొక్క 
96 O 130 

బౌండరీ వెంబడి 


225 


13 


- 160 


5 . 355 | 0 

196 
తూర్పు : తదుపరి సదరు బౌండరీ భైరవరం మరియు అతివరం గ్రామాల ఉమ్మడి సరిహద్దు వెంబడి 

స్టేషన్ నెం . 8 వరకు ఈ క్రింది బేరింగులు మరియు దూరములననుసరించి పోపును . 
స్టేషన్ నెం . మేగ్నటిక్ బేరింగులు | దూరము 

రిమార్కులు 
నుండి | వరకు డిగ్రీలు | నిమిషాలు లింకులలో 

140 . 

220 భైరవరం మరియు ఆత్తిపరం 
134 

135 గ్రామాల ఉమ్మడి సరిహద్దు 
163 

150 | వెంబడి . స్టేషన్ నెం. 8 బైజంక్షన్ 

పాయింట్ పై వున్నది . 


ANDHRA PRADESH GAZETTE, March 27 , 2019 


దక్షిణం: తదుపరి సదరు బౌండరీ పడమర దిశగా సరళ రేఖలో , భైరవరం గ్రామ సర్వే నెం. 3 

( చెరువు ) నకు ఈశాన్య మూలగా స్టేషన్ నెం. 10 వరకు ఈ క్రింది బేరింగులు మరియు 
దూరములననుసరించి పోవును . 
స్టేషన్ నెం . మేగ్నటిక్ బేరింగులు దూరము , 

రిమార్కులు 
నుండి | వరకు | డిగ్రీలు | నిమిషాలు లింకులలో 
8 9 | 264 | 

520 - 

సర్వే నెం . 1( భాగం ) వెంబడి 
9 10 | 276 

160 సర్వే నెం . 3 (చెరువు ) యొక్క ఉత్తర 

బౌండరీ వెంబడి 
పడమర : తదుపరి సదరు బౌండరీ ఉత్తర దిశగా మల్లెమాల మరియు భైరవరం గ్రామాల ఉమ్మడి 

సరిహద్దు వెంబడి ప్రారంభ స్థానమైన స్టేషన్ నెం . 1 వరకు ఈ క్రింది బేరింగులు మరియు 
దూరములననుసరించి పోవును , 
స్టేషన్ నెం . మేగ్నటిక్ బేరింగులు | ధూరము 

రిమార్కులు 
నుండి | వరకు | డిగ్రీలు | నిమిషాలు | లింకులలో 
10150150. మల్లెమాల మరియు భైరవరం 

గ్రామాల ఉమ్మడి సరిహద్దు వెంబడి 


రిమార్కులు 


సదరు బ్లాకు నందు అనుమతింపబడిన ఎన్‌క్లోజర్లు మరియు రైట్ ఆఫ్ వేలు లేవు . 


ఎం . శామ్యుల్ , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette .cgg . gov. in 


